Registered No. M-48345. 


వాల్యుం న్‌ 


1942 వ సం॥ ఏప్రిల్‌ నెల 10 వ తేది శుక్రవారం 


[నె 14 రు, 


యుద్ధ విమర్శ-విశేషాలు. 


దక్షిణ బర్మాలో జపానువారు చొచ్చుకపో 
సన. కాని వారు విశే 
షంగా నష్టపోయి ఎంతో కష్టం 
పై ఆపని చేయగల్లుచున్నారు. శత్రువును దక్షిణ 
భాగంలో ఎంతవరకు పోగలడో అంతవరకు 
పోనిచ్చి ఉత్సరానికి రాకుండా చేయుపే మిత్రమం 
డలిసెన్యంయొక్క యుద్ధేళశం. ఆకార్యం చాల 
వరకు నెరవేరింది, రక్షణకు ఎక్కువ అను 
కూలంగానుండుచోట్ల సైన్యం ఉంచు టవసర 
మగుటచేతను, శత్రువిమానళ క్తి మన శ్తికన్న 
అధికంగా నుండుటచేతను యిటీవల మన సేనలు 
వెనుకకు _రావలసివచ్చెను, బర్మాలో మన 
విమానాశ్రయాలు సెక్కు చెడుటచేత జపాను 
విమానదాడుల నెదుర్కొ-నుట మరింత కష్ట 
మైనది. బర్మాకు ఆయుధసామ।గి పంపుటకు 
రోడ్డు సౌకర్యాలు ఎక్కువగువరకును, విమాన 
శక్త అధికమగువరకును యుద్ధం ఎట్లో కొనసా 
గించుచుండు'టే మన కర్తవ్యం. 'అంతవరకు 
మరికొన్ని త్మీవసంఘటనలు కలుగవచ్చును. 


“ ఇప్పటికి శత్రువుదే _ప్రెచేయిగావుంది. 
సై న్యాన్ని భ(ద్రంగానుంచుటకు ఒకప్పుడు “వెన 
క్క్కుపోతూవుండాలి. బర్మాలో మన సైన్యాలు 
యింకా కట్టుదిట్టములు కలిగియున్న ని, చాల 
కష్టాలకోర్చి "యుద్ధం చేయుచున్నది. * విమాన 
యుద్ధాలలో ట్రిటిపువారి నష్టం శ తువుతోపోల్ని 
చూచీన చాల తక్కువ, త్వరలో నష్టం భర్టీచేసిన 
పిదప తిరిగి సెనికులును వారి సహాయకులును 
బాగుగ పోరగలరు. అప్పడు యుద్ధగతి నురలి 
పోవును. 


బూ పరిస్థితులు. 


బర్మాలో రెండు యుద్ధరంగాలున్నాయి. ఒకటి 
యతః. కెవి "లోయయందు టిటిషు 
సళ్ల ఎఖ వారే అధికారం కలిగియున్నారు. 
రెండోది మాండలే-రంగూను 
రోడ్డునందు చీనా సైనికులు అధికారం కలిగి 
యున్నారు. ఇంకో యుదరంగం సయాం- 
బర్మా సరిహద్దులలో, అచట రెండు చీనా సై నిక 
దళములు షాను సంస్థానీములనుండి సయాం 
వాయువ్యదిక్కునకు పోయి దాడిచేసినవి. జపాను 
సైనికులు కొత్తగ దిట్టం చేయబడిన మిత్ర 
మండలి శిబిరాల చేరుసరికి తీవ్రంగా నిరోధింప 
బడుచున్నారు. ఇచట యిపుడు జరుగుచున్న 
యుద్ధానికి రంగూనులో మొదట జరిగిన యుద్దా 
లకు వ్యత్యాసంగలదు. అప్పడు మిత్రమండలి 
వారు (ప్రక్కనున్న దీర్ణ మగు మార్గములను 
కౌపాడుచుండిరి. జనరలు వావెలుగారు చెప్పి 
నట్లు యీ రక్షణ చాలకష్టం, ఎక్కడో ఒక 
చోట మార్గం చెడి శత్రువు (తోసుకవ స్తే 
మనసేన ఛైనక్కి పోకతప్పని సరికావచ్చును. 
ఇపుడు అట్టుకౌదు. _రాధారి మార్గాలు సై సైన్యానికి 
వెనుక వైపునగలవు. ఇపుడు వాటి నిడుపుత ప్ప 
మార్గరక్షణకు యిం కేవిధమగు అసౌకర్యముం 
డదు. _రక్షణవిధానమునందు యీమాత్రం సౌక 
ర్యం చేకూరినంతమాత్రమున బర్మారు (ప్రమాదం 
తప్పిపోయిందనుకోరాదు. ఇంకా కొన్ని చిక్కు 
లుగలవు, మన రాధారి మార్గాలు యుదరం 
గంతో సరిగా నిడువునాలేక అడ్డంగా, ఎదురుగ 
నున్నవి. పైగా అని నిజంగా" సరకు ఏదేశం 
నుండి వస్తున్నదో ఆ ఇండియాకు సరిగా కలిసి 


2 యుద్ధ సంచిక [ఏప్రిల్‌ 


లేవు. ఉత్తరబర్మాకు అస్సాంకుమధ్య అడవి 
కొండల ప్రదేశం కొంత కలదు. అందుండి 
కొద్ది కాలిబాటలేగాని రోడ్డు లేవు. వీలయినంత 
త్వరగా యీ బాటలు అభివృద్ధి చేయబడుచున్న వి, 
కాని యిదివరకు సముద్రమార్గంలో రంగూనుకు 
పంపినంత వడిగా సైన్య సహాయం పంపుటకు 
వీలులేదు. కాని యిదివరకుకన్న యిపుడు మిత్ర 
మండలికి ఎక్కు_వసే సేనలు కలవు. అందుచే 
జపాను వారేమేనా చొరవచేసుకుంటే బాగా దెబ్బ 
తింటారు, 


బర్మాలో జపానువారు విజయం పొందుటకు 
కారణాలు తెలుసుకొనుట కష్టంకాదు. వారికి 
పాడుచేసుకొనుటకు విశే 
షంగా అంగబలం గలదు. 
రెండవది బర్మాకు పోవు 
మార్గంలో వారికి (క్రొత్త మిత్రులు తాయిలాండు 
దేశీయులు చేకూరిరి. మూడవది బర్మాలొనే 
తకినులనువారు, డబ్బుకి ఆశపడి చదేశద్రోహు 
లయి మన సేనల ఉనికిని జపానువారికి తెలియ 
జేసి మోసం చేయుచున్నారు. వారు జపాను 
సేనలకు ధాన్యం, పజీవులను యిచ్చి తోడ్పడు 
చున్నారు. ఇంత చేసినా వారిని జపానువారు 
గొరవించుటలేదు. చివర కారణం విమానాధి 
క్యత వారికి గలదు. మన విమానాలు జపాను 
విమానాలకన్న ఘట్టివే అయినా, వారి విమానా 
లలో మూడో వంతేయున్న మనవిమానాలు ఒకే 
సారి అన్నిచోట్లకు ఫోజాలవు. 

ఎదురుపడి ముష్టియుద్ధం చేయవలసివ స్తే 
మన సైనికులకు జపాను సైనికులు సరికారు, 
ఘూర్కా సైనికులు తుపాకులకు తగిలించిన 
సున్నీలతో దగ్గరపడి ఎదురుకొన్నపుడు జపాను 
సైనికుడు భీతిచెంది నిలువలేడు. ధె ధైర్యం లేక 
కాదు. గాయసడినా జపాను సైనికుడు నుదురు 
చూపి అక్కడ గుండు (ప్రేల్బమని శత్రువును 
అడుగుచుండును. కాన వారికి ధైర్యం చాలక 
కాదు. కేవలం మన ఘూర్కాల సున్నీలు 
కత్తులనుండి తప్పించుకోలేక పారిపోతూంటారు, 

జర్మనులవలెనే జపాను సైనికులు గూడ 
అనేక మోసం ఎత్తులు చేస్తూవుంటారు. ఒకటి 
రెండు వబ్బీరాని ఇంగ్లీషు మాటలాడి, మన సైని 
కలు జబాదుగ కేకలు వే శే స్టే వారెక్కడ నున్నారో 
శతెలిసికొంటూవుంటారు. "సటాసుకాయలు, గాలి 


బా-ర్తాలో 
నలు. 


జపాను 


పిస్తోళ్ల (పేల్చి మనవారు తుపాకులు కాల్చునట్లు 
చేసి ఎక్కడున్నది తెలుసుకొంటూ వుంటారు. 
అంతేకాక ఎక్కువ నుందుగుండు ఉన్నట్లు డాబు 
చేయడానికి పటాసుకాయలు (పేలుస్తూవుంటారు. 
చెట్లకొమ్మల.పై మర ఫిరంగులుంచుతూ వుంటా 
రు. తమ విమానాలకు బ్రిటిషు విమానల 
గుర్తులు వేయుట, ఘూర్కా టోపీలు తాము ధరిం 
చుట మున్నగు మోసపు చేష్టలు జపాను సైని 
కులు చేస్తూవుంటారు. 

బర్మాలో సైన్యం వెంటనున్న భారతీయ 
విలేఖరి యొకడు ఒక భారతీయ సైనికుల బెటా 
లియను చేసిన ఘన కార్యమును యిట్లు వర్ణిం 
చెను. ఈ సైనికదళం పియుంటజా నగర 
మును, తీవ్రమగు వీధి యుద్ధంలో గెలిచి పట్టు 
కొని శత్రువును కడుదూరం “తరిమివేసెను. కొని 
శతువునకు (కొత్త సైన్యం సహాయం వచ్చు 
టచే వెనుకకు రావలసివచ్చెను. ఈ బెటాలి 
యనులో చేరిన మూడు కంపెనీల సైనికులు 
మూడు వైపులనుండి పంపబడిరి. ఒకటి పడ 
మర నుండి, ఒకటి తూర్ప్చునుండి, మూడవది 
పియుంటజానుండి శత్రువు పారిపోకుండ అడ్డుట 
కు పంపబడెను. ఈ మూడు కంపెనీల సైని 
కులు చీకటిలో రాత్రంతా (పయాణంచేసి (ప్రాతః 
కాలమున దాడి [ప్రారంభించి త్వరలో ఆ నగర 
మును వళపరచుకొనిరి. 

జపానువారు రోడ్డుమీదుగా మోటారు లారీ 
లలో కొత్త సైన్యాలను టాంకుల సహాయంతో 
గూడా తెచ్చి తిరిగి దాడి ప్రారంభించిరి. ముం 
దున్న కంపెనీ సైన్యం తీవ్రమగు శత్రుదాడికి 
గురియయ్యెను. సైనికులు అతి పట్టుదలతో 
ధైర్యంగా పోరినప్పటికి శత్రువుల సంఖ్య అధిక 
మయినందున ముందుకు పోజాలక పోయిరి. 
మిగతా మూడు కంపెనీలు గూడ విరమింపవలసి 
వచ్చెను. ఆపని జయప్రదంగా జరిపిరి. కొన్ని 
వందల శత్రువులను చంపగల్లిరి, 

ఒకసారి భారతీయ సిపాయిలు జపాను సెని 
కులు విశ్రాంతి గై కొనుచుండగ జొరబడి కొట్టిరి, 
ఇంకో కంపెనీకి ఆ అదృష్టం లేకుండెను. శత్రు 
వర్గంలో చేరిన బర్మనులు యీ కం సెనీ సెనికు 
లున్నచోటు గుర్తించి జపానీయులకు చెప్పేసిరి, 
మొదట సహాయపడిన ఫిరంగి దళొలుగూడ 
దృష్టి ఆననందున మనవారికి సహాయం చేయ 
లేక పోయినవి. 


1042] 


యుద్ధ సంచిక త్రి 


వ తనకు Ce తంతతా యాన చుడాన 


అమెరికా యుద్ధ సామ(గి ఉత్పత్తి శాఖాధి 
కారియగు డొనాల్డు నల్ప్సను 
గారు, అమెరికా ఉత్పత్తి 
వివరములు గూర్చి గత 
శనివారం ఉపన్యశించుచు, గత యిరవై యవ 
నెలలలో యిదివరకెన్నడు లేనంత ఎక్కువగ 
ఉత్పత్తిచేసినదనిరి. అధ్యక్షుడు రూజువెళ్లుగారు 
విమానాల సృష్టికి విధించిన కాలనిర్ణయం రగా 
అనుసరించబడిను. టాంకుల ఉత్నో క్తి త్రి ముందే 
జరిగెను. వర్తకసొకలు, విమాన విధ్వంసక 
ఫిరంగులు, టాంకులను చేదించే ఫిరంగులను యీ 
యేడు అనుకున్న (ప్రకారం సృష్టించెదరు. కార్మి 
కులును కంపెనీల యజమానులును మంచి సహ 
కారముతో పనిచేయుచున్నారు. 


ఇంగ్రాండు-ఆ సురి జా 
ఆఅఆయుధోత్పత్సి 


అమెరికాలో జెయిళ్లన్నియు యుద్ధసామగ్రి , 


ఉత్పత్తి 'కేంద్రాలుగ మార్చబడుచున్న వి. ఖై దీ 
లచే పనిచేయించుచున్నారు. జార్జియా రాష్ట్రం 
లో అటలాంటా జెయిలునందు సేన్యానికి కావల 
సిన దుస్తులు తయారు చేయుచున్నారు. పెన్సిలు 
వీనియాలో ఒక 'జెయిలునందు బాంబులకు 
కావలసిన డబ్బాకప్పులు తయారు చేయుచున్నారు. 
రైల్వే పెక్టెలు, ఇంజనులు, మోటారుకారుల పరి 
(శమ అన్ని అమెరికా సంయు క్తరాష్ట్ర) (ప్రభు 
త్వం వశపరచుకొంది. 

అమెరికా తన దేశరక్షణకు కావలసిన సరకు 
తయారు చేసుకోవాలి ; దీనితో బాటు యితర 
మిత్రదేశాలకు కావలసినవి తయారు చేయాలి. 
అదిన్నూ అతివడిగా తయారు చేయాలి, ఆ 
దేశాలు యుద్ధం జయప్రదంగా కొనసాగించుటకు 
అమెరికా ఆయుధోత్స త్తి పైనే ఆధారపడి 
యున్నవి. ఈ రెండు బాధ్యతలుండుటచేత 
అమెరికా ప్రభుత్వం నిరుడు నవంబరు మాసము 
నందే 7,10,000 లతలడాలరుల వ్యయముచేయ 
నిశ్చయించెను. ఈ ఖర్చు యిపుడు రెండింత 
లుగా "పెంచవలసివచ్చును. ఎన్ని డాలరులేనా 
ఖర్చు నిశ్చయించవచ్చును. కాని టాంకులు 
ఫిరంగులు నౌకలను కాగితం డాలరులతో ఎదిరిం 


చుటకు వీలులేదు. కనుక వాటి నెదుర్కొను 
.టకు టాంకులు, ఫిరంగులు సబుమెరై నులు 
నిర్మించవలసియుండును, 


యుద్దంలేని కాలంలోనే అమెరీకా సంయు క్త 
రాష్ట్రముల పరిశ్రమలనుండి ప్రవంచానికంతకు 


lA 


కావలసిన చిన్న షికారు మోటారుకారులలో 
నూటికి 70 వంతు తయారగుచుండేవి"; "టెలి 
ఫోనులు 50 వంతు, రేడియోలు. 45 వంతు. 
ఇప్పడు సరిగా (ఎన్ని తయారవుతున్నాయో ఫుల్లరు 
గారి సంఖ్యలు తెలుపలేదుకాని, పరీతిగా 
ఎక్కు_వైందో తెలిపిరి. “) డిశంబరు ” వ శేదిన 
జపాను యుద్దం: గొపోరంభించేసరికి అమెరికా 
నుండి ఆయుధాల ఎగుమతి అప్పడే ప్రారంభ 
మగు చుండెను. అప్పటికే పరిశ్రమలలో 
ఉత్పత్తి నూటికి కత) వంతు పెరిగెను. విధ్యు 
చ్చి క్తి ఉత్స త్తి తి నూటికి 14 వంతు "హెచ్చింది, 
ఇది కర్మాగారాలు నడుపుటకు చాల అవసరం. 


ఒక ఏడాదిలో యంత్రాల కవసరమగు పని 
ముట్లు ఉత్పత్తి 4,500 లతల డాలరులనుండి 
7,500 లతల డాలరుల వరకు పెరిగింది. అనగా 
ఫిరంగులు, విమానాలు, టాంకులు తయారు చేయు 
టకు ఉపయోగించు లోహం అనువగు రూపం 
లోకి తెచ్చుటకు, కోయుటకు, పదును చేయుటకు 
అవసరమగు పనిముట్లు తయారుచేయుట ఏడా 
దిలో శే వంతు పెరిగిందన్నమాట. 


ఉక్కు ఉత్పత్తి సాలీనా 20 లక్షల టన్నులు, 
వచ్చేయేడు 950 లక్షలకు "ెరుగునఫి అంచనా 
వేయుచున్నారు. చమురు ఉత్పత్తి 12,000 
లక్షల బారల్సు. ఈ యేడు 14,000 లక్షల 
బారల్సుకి పెరిగింది. మెగ్నిషియం ఉత్పత్తి 
800 లక్షల పొనులనుండి 660 లక్షల పొనులకు 
పెరిగింది. పొగలేని యంత్రశ క్తి 980 లక్షల 
పొనులనుండి 8,740 లక్షల పొనులకి పెరిగింది. 
ఇవన్నిగూడ ఆయుధాలు మందుగుండు తయారు 
చేయుటకు అత్యవసరము. 


నిరుడు డిశంబరులో అమెరికా ఇంగ్లాండునకు 
500 విమానాలు సంపుచుండేది. 
ఈ యేడు నెలకు 650 చొప్పు 
న పంపగలదు. నిరుడు నవం 
బరులో దినానికొక యుద్ధనౌక (క్రొత్తది నీటది 
గేది, ఈ యేడు దినానికి రెండు చొప్పున 
తయారు డేయగలదు. వ రక నౌకలు నెలకు 
84,000 టన్నుల చొప్పున న (తయారగుచున్న వి. 
వచ్చే యేడు 280,000 టన్నులు నెలకు తయారు 
కాగలవు. 

1941 వ సం॥ సెష్టంబరులో 1,900 యుద్ద 
విమానాలు తయారయినవి. 1 ,040 కన్న యిదీ 


రోజుకు రెండు 
చాకల సృష్టి. 


4 యుద్ధ సంచిక 


రెండింతలు ఎక్కువ. వచ్చే ఏటినుండి సాలీనా 
50,000 విమానాలు సృష్టింపబడును. 

నిరుడు టాంకులు 5,000 ఉత్పత్తి చేయబడి 
నవి. 1940 వ సం॥పు సంబ్యకన్న యిది పది 
రెట్లు ఎక్కువ. ఈ ఏడాది 26,000 టాంకులు 
నిర్మింప నిశ్చయించబడెను. 

“ ఒక యుద్ధనౌక ములుగుతే అమెరికనులు 
దాని స్థానే రెండు నిర్మిస్తారు. ఒక బాంబుపోతే 
12 బొంతు తయారు చేస్తారు. విమానాలు 
పడిపోతే ఆకాశమంతా నిండు నన్ని విమానాలు 
తయారు చేస్తారు. దేశీయులందరి సహాయంతో 
అమెరికా సరిశ్రామికులు చాల అభివృద్ధిచేయుచు 
న్నారు. చివరవరకు తయారుచేస్తూనేవుంటారు. 
చివరకు విజయం చేకూరేవరకు ఉత్పతి చేస్తూ 
నేవుంటారు. ప్రపంచం స్వాతంత్ర్యం 
నళించిపోకుండాను మానవకళ్యాణం చేకూరువర 
కును సౌమనన్యం సెంహొందుటకును అమెరిక 
నులు తయారుచేస్తూనే వుంటారు. ” 

అమెరికను ఫోర్టెను విమానాలు ఇండియా 


దేశంలోనున్న వి, పోయి 

ఆండనూనులపె * 
తు... అండమాను దీవులందున్న 
ల దాడి, పోర్టుబ్దేరు నగరంపై బొంబు 


లు వేసినవి ముందేమి జ 


Les 


రుగనున్నదో దీనివల్ల సూచింపబడుచున్నది. 
ఇండియా ఒంటరిగ యీ యుద్దం చేయనవసరం 
లేదని దీనివలన ధె ధైర్యంగా నురడవచ్చును. అం 
డమాన్సు దీవులను ఆక్రమించుటవలన లాభాల 
తోపాటు నష్టాలుకూడ కలవని జపానువారు 


గుర్తించగలరు. వారు ఇండియాపై దాడి జరు 
పుటకన్న వారిపై ఇండియానుండి దాడిచేయుట 


సులభంగానుండును. పోర్టుబ్లేరు రంగూనునుండి 
400 మైళ్ల కాని ఇండియాలో అతిచేరువై న 
రేవు స స్ధలం 750 మైళ్ళ దూరంవుంది. 

అమెరికానుండివచ్చిన 'ప్లెయింగు ఫోర్ట్రసు 
విమానాలు అమెరికొనుండి “పడమటి ఇండీసు 
దీవులు, ఆఫికాబండం మీదుగ ఎగురుచు వచ్చి 
యుండును, 
అట్లాంటికు సము[ద్రందాటి ఆఫికాకొననున్న 
కేపు అఫ్‌ గుడు హోపు రేవుమీదుగాగాని, అట్లాం 
టికు సము[ద్రందాటి, ఆ ఫికాఖండంత్రో నేలపై దా 
టి తరువాత అరేవియను సముద్రందాటి, కొంత 
సముద్రం పైని కొంత నేలపైని (ప్రయాణం చేసి 
గాని రావచ్చును. 


ఇపుడు అమెరికానుండి స'ప్టెయిలు 


ద ద దన. 


పాటరుకు వెబోలు దాహం. 
యా we 


హిట్లరు రధం మీ బయలుదేరుచున్నదని 
వార్తలు. వస్తున్నాయి. *” వెడాలె వేటతమకమున 
వెడాలె-డాలుకత్తులు మెరయగ - అన్నట్లుగా, 
స చూసో నా శౌర్యం * అంటూ 40 లక్షల 
"సేనతో మాస్కోోమీదకు మళ్లీ బయలుదేరివస్తు 
న్నాడట. కాని లెనిన్‌ గాడు రంగంతో 8,400 
జర్మను సైనికులు మొన్ననే హతమైనారు. కాలి 
నిన్‌ వద్ద 1,690 మంది జర్మను _సైనికాధికారు 
లున్నూ, బ్రియాంస్కువద్ద 100 మంది జర్మను 

సై నికాధికారులున్నూ రష నులచేతులలో పరా 
జితులై నారు. జర్మను సేనలు రండు మూడు 
రోజులనుంచీ బాగా విజృంభించి రష ్యనుసేనల 
మీదకు దండిత్తుచున్నవి. పతాసం చూపించి 
నందుకు పరితాపం పొందుతున్న వి. శ్రీరామలోనే 
హంసపాద అన్నట్లయింది. విజృంభించాడో 


లేదో జర్మను పటాలాలు మొన్ననే మూడుచోట్ల 
ముక్కచక్కలై నాయి, రమారమి వంద జర్మను 
టాంకులు ధ్యంసమైనాయి హిట్లరు కేవలం ర a 
దాహంతోఉన్నాడు. రష నుల "ఏర్రసే సేనను చీల్చి 
చెండాడుతానని హుంకరిస్తున్నాడు. ఈ వసంత 
బుతువు యుద్ధంలో తన ప్రతిజ్ఞ సాధిస్తానన్నాడు. 
ఈ దెబ్బతో తోము క రష్యా జయిం 
చడమో, అటో ఇటో కేలవలెనన్నాడు. రష్యా 
లో మంచుగడ్డలు కరిగిలేనేగాని తన సైన్య 
(ప్రవాహం ముందుకు సాగదన్నాడు. రమారమి 
40 లక్షల జర్మను సేనను తయారుచేశాడని వార్తలు 
వచ్చాయి. కొని, ఎన్ని ప్రవాహములై నా సము 
ద్రంలోకలిసి “నదీనాం సాగరోగతిః ” అన్న 
ట్టుగా సము[ద్రంలోపడి గతించవలసిన వే. జర్మను 
సైన్యం మహాప్రవాహంలాగున వస్తే, రష్యను 


1942 | 


or “స 1౦ ౦ కట 
7 a bf 92 ma fe Py by 
gig శృ స me 
(1 us స్త త జ లై ట్‌ i ్‌ లల్ల న్‌ 
dg 3 Ms no కర “టీ Sree: 
స గు న కరప ల జ Dbey 
ఓ పై 2 hm ఖో 1 a 9 hb of సన్‌ = న మ pa 
సవా Gaga bh 3 హవ | 
న. hg Deeg “రిల 3 
© శ 2 0౮ షై (i Ya "9 కు హతే ( క్‌ శ్ర + కి లై 
were Aha sem SHE 
రే టె త్తే స y3 7 జల [1 స. ca ty Fe ఎ Ca 
rere Bs లి స్త శ్రి ర లో 9 న, మై fy స ప ల 
వ... x9 Je 8 ge 0 dg 3 
ce a fa SI (= | 
S319 ఉల్లి 3 sg 
య 3 zm 3 2 Gg “లవ ౪ 2౬ స oi F న 
య త EE 
"0 లై 4 dg 9 pp fh a DH © mm Gg Aa DD 
9 3 ౫ 0 3B హో rE అర Ete 
వ Oy స "0 ఇ 3 2 a a a | 
శ్‌ గ ET 92 ga Smo 
త EE గ్‌ క Oo ge © త క ళ్‌ y3 
వ హార చి లం 2th hs 3g i ర. 
oo (త్తి స్తే గ్‌ వ న్‌ pe 29 § 1 a గ గ a3 4 
న న i ౮ ప్‌ | 3 Fg Fe నవి 
న్‌ సప ల PRA 
ల్‌ టం 
[స్తే అ 2 వ 3 విప hb ag i 
Pia రష చ శ్రి వళి సెల పపతి కిలో ల్లి 
క్‌. అబ్బలి డు grape 1 
343 93 <3 + 9 e3 3g ; fh Tig dl y 
33 9 3 poe nag (శీ స్‌ ౯ ళ్‌ స 
న ౧ 3 3 = os 2389 
ied eGR 9 
ష్ణ ప ర క్త స తర గ జ 
it seen gah ge! వ 
తర G2 కా 3 "రాకని 0 అ న్‌ న 
న gp Ea LGD A hh A 
గ్‌ వ్‌ జ్‌ లో గ a సే శ్‌ 3g 33 చ క 3 “౦ 
or స Fo: = ణు ర oy yp ల క ia 
fas i ఫే స wes ds a వ. య స్‌ 
haa Bagge ag; 9 iy dg 
2 & EY 2 9 “a sige hier 
md గ నె మ i ౬0 r we ౧ J LOD) ర్న న్‌ 
జై షీ అస 2 ¢ Ree స్‌, 
న! వ సార పి స hb bh 3 3 
శ ణి స ల్‌ న్‌ న ను ట్ర EE 9 Pe) | 
ES గ HA md టై య్‌ ja sh ws 2 HB fh 
న్‌ వ 32 గ ba fo Pee Ge hl © 
Wag 2 Te 3 ORG Soe 19 గ్ల 
YH గ. Bn ల J13 3 
స్తో అనై శై య ఎ వ స్‌ టట IG] 
న గం తల దం శ ఏత WE 
ప్త rd స w ha 3 


గు 


డు 


o 


CG 
శూ 


రిం 


మె 


రాజు 
ది. ఆరు వేలవ 


(a 


జ 


6 యుద్ధ సంచిక [ఏప్రిల్‌ గ 


నాశనం చెయ్యడంకోసమే  రష్యాయున్నూ, 
ఇంగ్లాండున్నూ, అమెరికాయున్నూ, యావత్తు 
మిత్రమండలి రాజ్యాలున్నూ నడుముగట్టుకొని 
దీక్షొకంకణము ధరించి, చేతులు కలిపి, ఏకముఖ 
ముగా జర్మను సేనలను ఎదిరించుటకు సర్వ 
సన్నాహములను చేయుచున్నవి, అమెరికా 
యున్నూ, ఇంగ్లండున్నూ రష్యాకు విధి విరా 
మం లేకుండా ఆయుధసామ(గిని రవాణాచేసి 
నప్తయి చేస్తున్నవి. జర్మనీకి జవాబుచెప్పగల 
అపారమైన అంగబలం, అర్ధబలం, ఆయుధ 
బతకతో రష్యా సర్వసమర్థంగా ఉంది, అటు 
వంటి రష్యాపై సవాలుచేసిన్‌ జర్మనీ, యీ దెబ్బ 


లో జయిసుందా ? లయిసుందా ? 
అలాల ఏ 


ఇప్పటికి రష్యాతో జర్మనీ యుద్ధం (ప్రారం 
ఛించి నవమాసాలు నిండినవి. కాని యింకా 
దీర్ధకాలం యుద్ధం చెయ్యవలసిన స్థితిలో ఉంది. 
దీర్ధకాలం యుద్ధం చెయ్యగల సామర్థం 
రష్యాకు ఉన్నదిగాని, జర్మనీకి లేదు. జర్మనుల 
యుద్ధ పద్ధతి యావత్తూ "మెరుపు 'మెరిసినట్లుగా, 
శరచేగ ప్రాయమైనడేగాని, ఎన్ని సంవత్సరాల 
కైనా సరిపడిన యుద్దసామ।గిని, ఇతర సాధన 
సామ్మగ్రులను సమృద్దిగా కలిగిన దేశం జర్మనీ 
కాదు. వాయు వేగంగా జర్మను సేనలు యుద్దం 
సాగించుటకు సాధనభూత మైన విమానాలకుగోని, 
మోటారు శకట(శ్రేజికిగాని, మూలాధారమైన 
వస్తువు "పెట్రోలు. "పెట్రోలు సమృద్ధిగా ఉంటే 
శేగాని, విమానాలు కదలవు. పెట్రోలు సమృ 
ద్ధిగా ఉంటపేనేగాని జర్మను సై "సె నికుల మోటారు 
'వైకిళ్లగాని, మోటారు భారీలుగని, ఫిరంగి 
మోటారులుగాని రణరంగంలో పని చెయ్యజాలవు, 
అమితమైన షెటోలు ఖర్చు అవుతుంది. ఈ 
"పెట్రోలు సహ్హ్టయి అక్షయంగా కావాలని అక్ష 
రాజ్యాలు తహతహ లాడుచున్న వి, జర్మనీ, 
జపాను,"ఇటలీ అనే మూడు అక్షరాజ్యాలకు కిరస 
నాయిలు గనులు లేవు, ఇతర దేశాలనుండి యీ 
అకరాజ్యాలకు పెట్రోలుగాని, కిరసనాయిలుగాని 
సప్లయి కావలసినదే. కనుక, ఎన్ని విమానాలను 
జర్మనీ తయారుచేసికొనినప్పటికీ, ఎన్ని టాంకు 
అను, ఎన్ని మోటారు వాహనాలను తయారుచేసి 
కొనినప్పటికీ, జర్మను సై నికులకందరికీ మోటారు 
సైకిళ్లను సన్లయి చేయగల్లినప్పటికీ, పెట్రోలు 
సమృద్ధిగా సష్షయి అయితేనేగాని ఈ శరవేగ, 


వాయువేగ శకటాలు ఎందుకూ పనికిరావు. శర 
వేగంగా యుద్ధం చే స్తేనేగాని, హిట్లరుకు వీలు 
లేదు. దీర్భకాలం యుద్ధంచేయగల అంగబలం, 
అనగా మిత్రరాజ్యాలకు మించిన అమిత “సై నిక 
బలం జర్మనీకి లేదు. అందువల్లనే అతివేగంగా 
యుద్ధం సాగించి సమా (ప్రి పి చెయ్యవలెననే యుద్ధ 
పద్ధతిని హిట్లరు అవలంబించాడు. అతివేగంగ 
యేద్దం సాగించడానికి సాధనభూత మైన విమా 
నాలకో మోటారు శకటములకు ఆధారభూతమైన 
కిరసనాయిలు మాత్రం అక్షయంగా అకరాజ్యా 
లకు లేదు, అన్నీ ఉన్నాయిగాని అయిదో 
తనంలేదు అన్నట్లుగా ఉంది జర్మ నీయొక్క స్థితి, 
ఎంత కిరసనాయిలునై నా, ఎంత "పెట్రోలు 
నైనా స్టయి చేయగల కిరసనాయిలు గనులు 
రష్యాలో ఉన్నాయి. ప్రస్తుతం ిటిష్‌వారి 
హస్తగతమై యున్న సిరియాలోను, ఇరాకు 
లోను, పరిషియాలోను కిరసనాయిలు గను 
లున్నాయి. ఈ కిరసనాయిలు గనులను వేనినై నా 
హిట్లరు ఆక్రమించవలెననే దాహంతో ఉన్నాడు, 
ఇప్పుడు హిట్లరుకు కావలసినది అక్షయమైన 
"పెటోలు---ఆ పెట్రోలు దాహంతోనే హిట్లరు 
తపిస్తున్నాడు. _ దీర్హయుద్ధం చేయగల సామ 
ర్గ్యం హిట్లరుకు లభించవలెనం పే, అతయ మైన 
కోలు 5 కావాలి. వాయువేగంగా శరవేగంగా 
యుద్ధం చెయ్యవలెననినప్పటికీ సమృద్ధిగా కిరస 
నాయిలు గనులు కావాలి. 


ఈ అవస్థ జర్మనీకి మాత్రమేకాదు. జర్మ 
సీతోచేరిన జపానుకుకూడా ఈ పెట్రోలు దారి 
ద్యం పూర్తిగా ఉన్నది. జర్మనీలో ఏ విధంగా 
కిరసనాయిలు గనులులేవో అదే విధంగా జపా 
నులోకూడా కిరసనాయిలు గనులులేవు. అందు 
వల్ల జపానుకుకూడా పెట్రోలు దాహం ఎక్కు 
'వైంది. బర్మాలోని కిరసనాయిలు గనలవైపుకే 
ఇప్పుడు జపాను సేనలు బర్మాలో నడుస్తూఉన్నా 
యి. డచ్చి యీస్టు యిండీసు దీవులలో కిరస 
నాయిలు గనులు ఉన్నవి. కాని, డచ్చి యీస్టు 
యిండీసు దీవులలోనికి జపాను సేనలు ప్రవేశం 
చుటకు సిద్దముగా ఉన్నప్పుడే, ఆ కిరసనాయిలు 
గనులు జపానువారికి అక్క_.రకురాకుండా, వాటిని 
డచ్చి యీస్టు యిండీసు (పభుత్యమువారే ధ్వంసం 
చేసినారు. ఆ గనులలోనుంచి కిరసనాయిలు 
తీసి, ఆ కిరసనాయిలును శుద్ధిచేసి, పెట్రోలును 


యుద సంచిక 


1942] 


ప 


గు 


య 


& 
స్‌ో 
నెది (అ 
గర 
chee 


ర్‌ 


రు 
నమ 
హా 


౧ 


ఆవు 
నె 


స్న వాడు తా 


"ఈ 


బనసుగంత 


వ్‌ 


న! 


పది. 
oa 


తి 
కో 
యు 

ల 


ర్‌ 


పున 
ద 


అజాత 
an) 


జసుంది. 
హాం 
|) 
హింవ చేసాన 


ఎంజి 
దా 
ంసా 


స 
జీ 


0. 


గంత మని 


చె 


జర 


గ 


0 


య 


న్‌ 


a 
లోకాన్ని ద్‌ 


ణా 


| 


లో 
చ 


న్‌ 


లో 
fe) 


ప్‌ 


స 
అబ 


మం 
న్నా 


ఇదివర 


విజృంభించి తిరిగీ యు 
హిట్లరు 
rn 
కు దండెత దలచియు 


యూ ఎండకాలంలో 


దని 


8 యుద్ధ సంచిక 


[ఏప్రిల్‌ 


దహించుకొని పోతాడు. సారాదాహం ఎటువం 
టిదో యీ ఎండలలో హిట్లరుకు పుట్టిన పెట్రోలు 
దాహంకూడా అటువంటిదే. ఈ పెట్రోలు 
తనకు సమృద్ధిగా లభి స్తే తన విమానాలను పల్లె 
లమీదకు పట్టణాలమీదకు పంపించి నిరాయుధు 
లైన స్రీలు బిడ్డలు ఉండే ఇళ్ల మీదహాడా బాంబులు 
వేసి లోకదహానం చేస్తాడు. "పెట్రోలు దాహం 
ఎక్కువై నకొలదీ ర కదాహం ఎక్కువవుతుంది. 
ఒళ్లు తెలియని వీరావేశం వస్తుంది. కోటలమీద 
వేసే బాగానే ఉండును. _కొంపలమీదకూడా 


వేస్తాడు. కోటలు, పేటలు, హోటలు, తోటలు, 
ఏవైనాసరే విచక్షణలేకుండా ఆబరుకు ఆస్ప 
తులమీదకూడా బాంబులువేసి జనొన్ని చంపుటకు 
గాను, “ నాకు పెట్రోలు కావాలి ! నాకు పెట్రో 
లు దాహం కొవాలి!” అని (ప్రస్తుతం కొంత 
'పెటోలు ఎక్కించుకొని రణరంగానికి వస్తున్నా 
డు. శత్రువునకు "పెట్రోలు లభించకుండా ఆ కిర 
సనాయిలు గనులను రష్యావారు సర్వ నాశనమైనా 
చేస్తాముగాని, శత్రువశము కానీయమని అంటు 
న్నారు. 


కమాను శాం క్‌ వస్త 


ఎంచెయ్యాలి 0 


ఒక అనుభవజ్ఞుని వ్రాత, 
జా 


"స్పెయిను యుద్ధంలో పనిచేసిన స్కాటు 
లండు విలేఖరి మారిసులిండెనుగారు యీ దిగువ 
వివరాలను తెల్పుచున్నారు. 


మొదటి విమానదాడి నేను మాడ్రిడు నగ 
రంలో చూచేను. నేననుకొన్నంత భీభత్సంగా 
లేదు. నేను మిత్రులు డాబాపై కూర్చొనియుం 
డగ, మాకు హెచ్చరిక బాకాలు వినబడలేదు. 
వీధులొ పరుగుడి పోతున్న సైనికులు “ దీపా 
లార్పండీ ” అని కేకలు వేయుపే మాకు (పథమ 
హెచ్చరిక, 


ఉపయు కృంగా వుండాలంపే దీపాలు పూర్తి 
గా ఆర్బేయాలి. శత్రువునకు దిగువనుండి 
సౌంజ్ఞ లు చేయువారి దీపాలపుడు దొరికిపోతాయి. 
దిపాలార్పమన్న "హెచ్చరిక వినని చోట్ల దీపాలు 
కనబడే కిటికీలలోనికి జంకులేకుండా “సైనికులు 
గుండ్లు డ్రేలుస్తారు. 

కొందరు విమానదాడివలనగూడ తమ పనికి 
భంగం కలుగరాదని భావించేవారుంటారు. మా 
(డ్రిడు నగరంలో ఒక సుప్రసిద్ధ పత్రికయందు 
విలేబరులు మూడో అంతస్తు మేడలో పనిచేస్తూ 
వుండిరి. రెండో అంతస్తు నాల్గో అంతస్తుపై 
ఫిరంగిగుండ్లు (ప్రేలుతున్నా వారు లక్ష్యం చేయ 
లేదు. మాడ్రిడు ముట్టడిలో ఆ మూడోమిథై 
వన్నె కెక్కింది. లండన్నుపై దాడిలో గూడ 
యిటువంటి వెన్నో జరిగాయి. 


విమాన దాడివచ్చి బాంబులు పడుతూవుంపే 
సిమెంటు నేలపైని కాళ్లు ముణుచుకొని కూర్చో 
డంకన్న, నేలను బోర్లపండుకోడం మంచిది. 
బాంబు (కేలేక జోరుగావచ్చు గాజు ముక్కలతో 
కూడిన వేడిగాలికి మన శరీరం గురికాకుండుటకై. 
నేలపండుకోవాలి, ఆగాలి చాల బలం కలది, 
భవనాలను పడగొటుతుంది. కావున దానిని 
నిరోధించి నిలువలేవు. (పేలుడుకి దగ్గరలో 
నిలిచినా మీరు [కిందపడిపోతారు, అప్పడు 
నేల కాంక్రీటు సిమెంటయినచో తప్పక దెబ్బ 
తగులును. నేల పరుంపే ఎటువంటి దెబ్బ 
తగులకుండ తప్పించుకోవచ్చును. పైకెగిరేగా 
జుముక్క_లు అగ్గి తునకలు శరీరానికి తగలవు, 
గొంతుక కూర్చున్నా నిలచున్నా, పరుగునపోయి. 
నా చాల (ప్రమాదం. అట్లా చేసి చనిపోయిన. 
వారిని నేను ఎందరినో ఎరుంగుదును, 


దాగొనే గోయిలేనపుడు దాడివస్తే పరుగిడి 
పోవాలని బుద్దిపుడుతుంది. అట్లా పరిగెకేవారు, 
గుంపులుగా నుంపే వారు పైన విమానాలలోని 
మర ఫిరంగులకు గురియగుదురు. నేల టోర్ల 
పరుండి రెండు చేతులు చెవులను కప్పుచు తల 
పైని మెడపైని పెట్టుకోవాలి. అపుడు తల 
వెనుక భాగానికి రక్షణయుండును. మొగం 
అగువడదు. కాళ్ల మెలికవేయుట మంచిది. 
చేరువ కాలునయుంసే అందు దిగుట మంచిది. 
లేదా గోడవార పండుకోవచ్చు, ఒక కొండరాయి 


1012] 


చాటునో, చెట్టు మొదలువారనో, మోటారు క్రింద 
నో సండుకోవాలి, రోడుప్రక్క కాలవలేకుం టే, 
(ప్రక్కన గడ్డినేల పరుంటే మీదికగుపడరు, 
అద్దాలుండరాదు. 

మీరు దాడి సమయానికి ఇంట్లోవుంపే కిటి 
కీలకు దూరంగా ఉండండి. కిటికీ అద్దాలకు 
పలుచని తెల్లగుడ్డ అంటిస్తే అవి విరిగి ఎగురవు, 
వెలుతురుకూడా అగుపిస్తుంది. 

ఎ. ఆర్‌, పి. వైద్య సహాయం దళంవారు 
వారి మోటారులుగూడ ఒకే చోటు గుంపుగా 
నుండరాదు. మోటారు ఆంబులెన్సు లారీ రోడ్డు 


మైనుంపే తప్పించుకొని ఏదేని భవనం గోడవా 
రను నిలదియుండుట మంచిది. 

ఇలాంటి విషయములలో అన్నింటికన్న 
యెక్కువగ బుద్ధి నుపయోగించి సమయోచితంగా 
'ప్రవర్హించాలి. 

శాంతంగానుండి, కొంచెం తయారుగానుంపే 
'మొదటివాటికన్న తరువాత దాడులందు నష్టం 
తప్పించుకోవచ్చని మాడ్రిడు, లండను, మాస్కో 
నగరాలపై విమానదాడులందలి అనుభవంబట్టి 
చెప్పవచ్చును. 


యూరోపును నాజీలు దోచుట. 


అరబ్బుల సితిగూర్చి బుడుబుడు దుఃఖాలు. 
+ థి 


“ సావుతు ఆల్‌హక్‌ ” అను పత్రిక నాజీల 
అత్యాచారాలు యూరోపు దోపిడిగూర్చి యిట్లు (వ్ర 
సెను ఫాలీ జర్మను నాజీలు యూరోపుదేశాన్ని 
పూర్తిగ దోచివేస్తున్నారు. యూరోపు (ప్రజలు 
తిండిలేక మలమల మాడిపోవుచున్నారు. నాజీ 
అధికారుల పొట్టలు నిండుటకు జర్మనులుకాని 
యితర జాతులవారు కడుపు మాడ్చుకోవాలని 
(ప్రచారంచేయు నాజీలు యిపుడు అరబ్బుల ఆర్థిక 
స్థితినిగురించి బుడుబుడు దుఃఖాలు (ప్రకటించుచు 
వారిని మోసగించ జూచుచున్నారు. అరబ్బు 
లలో అతి సేద గ్రామీయుడునుగూడ, యూరో 
పులో నాజీల కౌలు[కిందనున్న (ప్రజలలో పెక్కు 


మందికన్న గొప్పవాడుగనున్నాడని వారు పయికి 
చెప్పేరు. న్‌ 

్రాంసును ఆక్రమించిన మూడు నెలలలో 
నాజీలు అచటినుండి 1,800 టన్నుల్లాగోధుమలు 
తీసుకపోయిరి. నాల్లు వారాలలో 116 టన్నుల 
బియ్యం, 125 టన్నుల చమురు, 70 టన్నుల 
చర్మం, |ధాకపంట అంతాను ఫ్రాంసునుండి 
జర్మనులు ఎత్తుకపోయిరి. అంతేకాక (ఫాంను 
సాలీనా జర్మనీకి 827,000,000 పౌనులు చెల్లిం 
చాల్మి గత యుద్ధానంతరం జర్మనీ చెల్లించాలని 
మిత్రమండలి కోరినదాని కిది మూడింతలు 
యెక్కువ. 


నార్వేలో జర్మను పోలీసు దురాచారాలు. 


జర్మను రహశ్య పోలీసుదళం నార్వేదేశంలో 
చేయుచున్న అత్యాచారాలగూర్చి ఒక పత్రికా 
విలేఖరి యా దిగువ వివరములు తెలిపెను :-___ 

ఓస్లో నగరంలో పూర్వం విదేశ మంత్రి 
కార్యాలయం యిపుడు గెస్టపో (జర్మను గూఢచా 
రుల) కేంద్రంగా మారింది. (ప్రభుత్వానికి సహో 
యంచేయని నేరస్తుల విచారణ అంతా ర్మాత్రులండే 
జరుగును, ఆర్లురు గెస్టాపో జమానులకు ముందు 
త్రాగించేస్తారు. వారిలో ముగ్గురు సాొత్యుం 


చెప్పవలసిన వ్యక్తిని నానా విధాల హింసించి, 
మిగిలిన ముగ్గురు వానిని వెక్కిరించుచుందురు. 

సాధారణంగా రాత్రంతా యీ విచారణ చత 
జరుగును. అప్పటికి అతను వినకపోతే యిం 
కో పోలీసు కేంద్రమునకు తీసుకపోయి. చావ. 
గొట్టి ఒంటరి కొట్టులో పడ వేస్తారు. 

ఆ నేరస్తునిచే ఒప్పించుటకు లొంగదీయు 
టకు సాధారణంగా అనుసరించు మార్షాలేమం:పే 
గంటలకొలది చలి గదిలో మంచు నీటిలో 


10 యుద్ధ 


కాళ్లుంచి నిలబెట్టుట ; రబ్బరు బడ్డీలతో కొట్టుట, 
మీదక త్తి త్తి గట్టి తరి పాదాలలో గిలిగింతలు పెట్టుట, 
తెల్లవారు రూమునలేపి రెండు గంటలలో నీన్ను 
కాల్సి చంపుతామని చెప్పుట. 

ఇన్ని చేసినా ఒక స్తీ) పోలీసులు చెప్పమన్న 
ట్లు నేరమంగీకరించనందున గోడకు మొగం త్రిప్పి 


8 గంటలుంచి, తరువాత చీకటి కొట్టులో పడ 
వేసి, ఉండుండి పెద్ద కాంతిగల దీపం గల పె 
వేసిరి. తరువాత ఆమె నొక వీర్వాలో పెట్టి 
శంవేసి కొన్ని గంటలుంచి, యింకెన్నో 5 
సెట్టి ఎప్పటికి చెప్పకపోతే విడిచేసేరు. చాల 
దీన స్థితిలో ఆమె స్వీడనుదేశం వచ్చెను, 


చీనాకు వైద్య సహాయం. 


చీనా వైద్యులకు ఇండియాలో శిక్షణ, 


ఇండియా మెడికలు సర్విసు డైరక్టరు జనర 
లగు లెఫ్‌టినెంటు జనరలు సర్‌ గార్జను జాలీగారు 
యిటీవల చీనా ముఖ్యపట్నమగు చుంగ్‌ కింగునకు 
పోయివచ్చిన పిదప, చీనాకు ఇండియా ఎటువంటి 
వైద్యసహాయం చేయాలో నిశ్చయించబడెను. 
0 లక్షల క్వినైను మాత్రలను ఇండియా ప్రభు 
త్వంవారు చీనాకు పంపుదురు. చీనా వైద్యులు 
ఇండియాకువచ్చి మలేరియా విరుగుడు చికిత్స, 
టీకాలమందు తయారుచేయుట నేర్చుకొందురు. 
చీనాకు యింకేమి వైద్య సహాయం కావాలో 
తెలుపుటకు చుంగ్‌కింగులో ఒక కమిటీ నియమిం 
వబడెను. _ చీనా-..ఇండియా వైద్య అధికారు 
లకు ఒకరి అవసరాలు యింకొకరికి తెలియుటకు 
తగు యేర్చాటులు చేయబడెను. 

చీనా కొన్ని జొషధములను చాల ఎక్కువగ 
తయారుచేయుచున్నది. మరి కొన్నింటిని “చీనా 
తయారుచేయనే చేయజాలదు. ఇండియా చీనా 
లు రెండును విదేశాలనుండి తెచ్చుకొనే జొషధ 


ములు యింకౌ ఎన్నోకలవు. దిగుమతియగు 
మందులు ఇండియాకువ స్తే చీనాకు పంపే యేర్పా 
టులు జరిగినవి. ఇండియాలో తయారగు జొష 
ధములే బీనా కోరినన్ని యిచ్చుటకు యేర్పాటు 
గలదు. వాటి జాబితా చీనాకు పంపబడెను. 
ఎన్ని కావాలో తెలుపుతే ఇండియాలో తయారు 
జేయు ఏర్పాటులు సరిచేయబడును. 


చీనా వైద్యులు యిరువురు బొంబాయిలో 
టీకాలమందు తయారుచేయుట నేర్చుకొనుటకగు 
బర్చులును, మలేరియా పరిశోధన సంస్థయందు 
ముగ్గురు చీనా వైద్యులు శిక్షీణపొందుటకగు 
ఖర్చులును రాకు ఫెల్లరు ధర్మనిధినుండి యేర్పాటు 
చేయబడింది. 


ఇండియా (ప్రభుత్వంవారివద్దనున్న క్వినైను 
మాత్రలలో 50 లక్షలు చీనాకు పంపుటకు అంగీ 
కరించబడెను. ఇందులో 10 లక్షలు వెంటనే 
బర్మాలోనున్న చీనా సేనలకు పంపబడును. 


యుద్ధం నాం శిక్షల, 


యుద్ధంలో సేవకును, యుద్ధపరికరాల పరిశ్ర 
మలందు “పనిచేయుటకును బెక్నికలు చయినింగు 
యిప్పుడు 18,000 మంది ఇండియాలో పొందు 
చున్నారు, 5,000 మంది యిదివరశకే శిక్షణ 
ముగించిరి. 1942 మార్చిలోగా 15,000 మం 
దికి శిక్షణ పూర్తిచేయాలని ప్రభుత్వంవా రను 
కొన్నారు. ఇపు డంతకన్న ఎక్కువమందే 
తయారయిరి. 


1040 వ మరో 48,000 మందినీ 
తయారు చేయించుటకు ఉద్దేశించిరి. ఇపుడు 
శిక్షణ కేంద్రాలు ఎక్కువయినందునను, ఉపాధ్యా 
యుల _ైయినింగు కేంద్రాలు క్రొత్తగ స్థాపిం 
చుటచేతను [కొత్తవారు ఎంతవడి గచేరిన అంత 
వడిగ శికణ యొనంగబడుదురు. ఇంగ్లాండు 
నుండి 100 మంది శిక్షణ ఒసంగు బిటిషువారు 
రప్పింపబడిరి, “ బెవినుబాయిను” శిక్షణ 


1942] యుద్ద 


ంచిక 11 


లలల లతలు 


పొంది మరలివచ్చినవారు యిప్పుడు శిక్ష ఒసంగు 
ఉపాధ్యాయులుగ మారిరి. 


1941 జనవరిలో మొదటి జట్టు శిక్షణ (ప్రా 
రంభమయినది. ఒక ఏడాదిశగా 810 కేంద్రా 
లు ఏర్పాటుచేయబడినవి. అందులో 48 దేశీయ 
సంస్థానములందు గలవు. మొత్తం శిక్షణార్థుల 
సానాలు 25,500 వరకు పెంచబడెను. కాన్ఫీన 
యిపుడు అభ్యర్థులే ఎక్కువగ కావలెను, 


శికణార్ధలకిచ్చు నెల జీతాలు మెట్రిక్యులేషను 
ప్యాసయినో వారికి రూ 25 నుండి 27 వరకును, 
తః రూ 20 నుండి 22 వరకును పెంచ 
బడెను. వారికి దుస్తులు ఉచితంగా యిన్వ 
బడును. కర్మాగారంలో దుస్తులు రూ '-8-0 
లు విలువగలవి యిచ్చుపేగాక, యితర దుస్తులు 
కొనుక్కొనుటకు రూ 718-0 లు నగదు 
యిస్తారు, 


చుంగికింగు నగరం 
రక్షణ విధానం ప్రజల ఓర్పు: నేర్చు. 


ఇండియను మెడికలు సర్విసు డైరక్టరు జనర 
లగు లెఫ్‌టినెంటు జనరలు సర్‌ గోర్డను జాలిగారు, 
3.సి.ఐ.ఇ.. కెహెచ్‌.పి., ఐ.ఎం.ఎస్‌.గారు చీనా 
ముబఖ్యపట్నమగు చుంగ్‌కింగు నగరంనుండి 
యిట్లు రేడియో ఉపన్యాసము నొసంగిరి := 
యుద్ద సమయపు చీనా ముఖ్యపట్నమగు 
యీ చుంగ్‌ కింగు నగరం 1,500 మైళ్ళు దూరాన 
యాంగుట్సికియాంగు నది ఎగువను గలదు, ఈ 
ది ప్రపంచంలోకల్ల చాలపెద్దది. శాంతి సమ 
యాలలో చీనా ముఖ్యసట్నమగు నాంకింగు నగ 
రందాటియే యీనది చుంగ్‌కింగునకు వచ్చు 
చున్నది. తరువాత షాంగేవద్ద పచ్చ సముద్రం 
లో కలిసిపోతున్నది. _చిలియాంగు అను చిన్న 
నదులిచట పెద్దనదిలో కలియుచున్నవి. ఈనదుల 
కలయిక మధ్యనున్న కొండపై చుంగ్‌ కింగు నిర్మిం 
చబడింది. బూడిదరంగు రాళ్ళతో కట్టబడిన 
యిండ్లతోనిండి ఆరంగేగల కొండల మధ్యనున్న 
యీ నగరం అంతా బూడిదవర్షంగా కనబడును. 
ప్రజలు కసే నీలం దులు 18 సం॥ల[క్రింద 
ట పోయిన డా॥ సనుయటుసేను రిపబ్లికు నాయ 
కుని గౌరవార్థం కట్టబడిన నీలం ప తప్ప 
చేరే రెండోరేంగగుపడదు. 


చంగ్‌కియాంగు పెన మేఘాలుకూడ బూడిద 
వర్ణంగానే యుండును. కనుకనే యుద్ధ సమ 
య ముఖ్యసట్నంగా ఎంచబడింది. చుంగ్‌ 
కింగు నగరం పె అక్టోబరునుండి ఏప్రిలువరకు 
మేఘాలు అతి దట్టంగా అతి దిగువగా నుండును, 
కావున శత్రు విమానాలు మేఘాల్వెనే ఎగురు 


చు దిగువనగరంలో గుర్తులను గమనించలేవు. 
అదొకమేలు. _ నాలుగేండ్లనుండి చీనా నగరా 
లను జపాను విమానాలు బాంబులువేసి చికాకు 
చేయుచున్నవి. చుంగ్‌ కింగుమా(త్రం అట్టి చికా 
కును ఎక్కువగ అనుభవించలేదు. ఏడునెలల 
పాటు యీ మేఘాలావరించి పగలు రాతిగూడ 
దీపాలు ఆర్బినశ్లే చీకటిగయుండును. 


బాంబుల కాలం. 


నే నెలనుండి 'సెష్టంబరు వరకు మేఘాలుం 
డవు. నగరం పెకి స్పష్టంగా కనపడుతుంది. 
చీనాకు విమానధళం చాలనందున, యీ నగరంపై 
యీ నెలలలో శత్రు విమానాలు దాడిచేసిన చి 
హ్నలు కొండల (ప్రక్కల అగుపడుతునే ఉంటా 
యి శతు నిమానదాడికి నిరోధమేలేదు. 
అయినా ఎ.ఆర్‌ ,.పి. (విమానదాడి రక్షణయేర్చ్సా 
టులు చాల పకడ్చందిగా యున్నందునను, [ప్రజ 
ల ధైర్యం ఓర్పుచేతను ఆదాడులేమి ఉపయోగం 
లేకుండా యున్నవి. 


చుంగ్‌కింగులో అన్నిరకాల రక్షణగుహలు 
ఉపయోగింపబడుచున్నవి. వట్టి చీలికగోతులే 
కాక నేలను ప్రక్కలను కాం క్రీటుతోకట్టిన భూమి 
లోపల రక్షణగుహలుకూడా గలవు. ప్రక్క 
నున్న కొండలన్ని నగరం మెడలో మెట్లవలె 
కనబడతాయి. వీటిలో రాళ్ళు దొలిచి రక్షణగుహ 
లు కట్టబడినవి. “హెచ్చరిక చేయగానే నగరవా 
సులు 3 గుహలలో దాగొనియుంటారు. నియ 
మాను సరణం అతి జ్యాగత్తగ జరుగుచున్నది, 


12 యుద్ధ సంచిక 


[ఏప్రిల్‌ 1942 


అధికారుల వుత్తరువుల శిరసావహించుట (ప్రజలు 
బాగా నేర్చుకున్నారు. కనుకనే జననష్టం చాల 
తక్కువ. మంచి కట్టుదిట్టాలు యేర్చాటులుండి, 
(ప్రజలు మనోనిబ్బరం కలిగియుండబే వీరు 
ఎండ కాలాన్ని “ బాంబులకాలం * "అని" తమా 
షాగా అంటూవుంటారు. 


చీనాలో యితర నగరాలకు యీ సౌకర్యాలు 
లేవు. కాని ఆ నగరాలలోగూడ విమాన దాడిని 
అనుభవించినవారు చెప్పిన దానిబట్టిచూ స్తే జన 
నష్టం చాల తక్కువని స్పష్టమగుచున్నది. ప్రజ 
లు బాగా నేర్చుకున్నారు. ఎ. ఆర్‌, పి. అధికా 
రుల ఉత్తరువులను తూచా విడువకుండా అనుస 
రింతురు. బాంబులు వేయుట పాను (ప్రకారం 
జరుగుచున్నది కౌవున సివిలు [ప్రజల రక్షణకూడ 
ప్లాను ప్రకారం జరగాలని చీనా ప్రజలంటారు. 


సివిలు ప్రజారక్షణ. 

సివిలు ప్రజల రక్షణ బాగుగ ఏర్పాటుచేసి 
ప్రజలు చెప్పినట్లు విన్నచో జననష్టం చాలతక్కు 
వని వారు అనుభవంపై తెలుసుకున్నారు. 

ఇదంతా ఇండియా నేర్చుకోవలసిన విషయం. 
మనం విమానదాడికి సిద్ధంకావాలి. ప్రజల కన్ని 
నేర్పాలి, వారన్నీ అర్థం చేసుకోవాలి. రంగూను 
చె మొదటిసారికన్న తరువాత దాడులలో తక్కు 
వనష్టం కలుగుటవలన (ప్రజలు అంతా తెలిసి 
తయారుగా నుండుటవలన ఎంతమేలో స్పష్ట 
మగుచున్నది. 


MADRAS. 


విమానడాడి సమయమున సివిలు (పజలం 
దరు అధికారులు నిర్ణయించిన ఫాను ప్రకారం 
ఆచరించి వారి ఆజ్ఞలను కొనసాగించినచో యుద్ద 
విజయానికి తోడ్సడినవారవుతారు. ఆ విషయరి 
అనేకసార్లు రుజువయింది. 


అంతేకాక చీనా (ప్రజల ఓర్చు నేరు ధీర 
త్వము ప నా. చీనా సేనలకు 
బాగుగ తోడ్చడెను. ప్రజలు భీతిచెందకుండ 
యుండడం చాల అవసరం. జపాను దురాక్ర 
మణను యింతకాలం తీవ్రంగా చీనా నిరోధించ 
కల్గుటకు చీనా సివిలు (ప్రజల ధైర్యమే ముఖ్య 
కారణము. 

బాంబులు పడ్డపుడు ప్రజలు భయపడతారు 
అది' నిజమే. చాల భీకరమయిన అనుభవం 
అది. కాని చీనా ప్రజలు |బిటిషవారివలెనే సామా 
న్య కాపుదలలు కల్లియున్నచో జన నష్టం లేకుం 
డా చేసుకోవచ్చని బాగా తెలుసుకొనిరి సివిలు 
ప్రజలను చీకాకుపరచి భీతి కలిగించాలనే నగర 
ములపె బాంబులు వేయబడును. ఆవని జరుగ 
కుండా చేయుట ప్రజలకు వీలగును. 

చుంగ్‌ కింగు నగరంపై వేలకొలది బొంబులు 
యిప్పటికి జపానువారు పడవైచిరి. కాని చుంగ్‌ 
కింగు నివాసులు చెక్కు చెదరలేదు. విమాన 
దాడిని ఓర్పుతో స్వీకరించి నెగ్గుటకు చీనావారు 
'పేర్చడిరి. ఎంత దెబ్బవచ్చిన భరించగలమని 
ఇంగ్లాండులో ప్రజలవలెనే చీనా (ప్రజలుగూడ 
రుజువుచే సిరి. ఇండియాకూడ అట్లు చేయుగాక ! 


PRIRTED AND PUBLISHED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


